నవ శిక్షిత నాహిత్వమాల 


పూల మొక్కల పెంపకం 


రచన 


డా. సమ్మెట గోవర్దన్‌ 


జ[తాలు 


డి. కె. దాస్‌ 





నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌, ఇండియా 


ఈ పుస్తకం రాష్ట్ర వయోజన విద్యాపసరుల కేందం, హైదరాబాద్‌, ఆంధ 
(పదేక్‌ మరియు నేషనల్‌ బుక్‌ (ట్ట, ఇండియా సంయుక్తంగా నిర్వహిం 
చిన వర్క్‌షాప్‌లో తయారుచేయబడిసది. 


ISBN 81-237-2653-8 

(పధమ ముద్రణ 1999 (శక 1920) 

ర డా. సమ్మెట గోవర్ధన్‌, 1999 

Poola Mokkala Pempakam (Telugu Original 
రూ. 8.00 

డైరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా, ఎ-5, (గీన్‌పార్క్‌, 
న్యూఢిల్లీ- 110016 ద్యారా (ప్రచురింపబడినది. 


తు ఆ) గ 


on 


పూల పెంపకం - విశేషాలు 


. ఉత్సవాలు, పండుగలు, పెళ్ళిళ్ళకు పూలను బాగా వాడతాం. 

. పూల దండలు, పుష్పగుచ్చాల తయారీకి పూలు ఉపయోగిసారు. 

. గులాబి, మల్ల, సంపంగల నుండి అత్తరు తయారు చేసారు. 

. మనదేశంలో వార్తికంగా 205 కోట్ల రూపాయల విలువచేసే 21 వేల 


టన్నుల పుష్పాలను వాడుతున్నారు. 


. 1994-95 సంవత్సరంలో మనదేశం నుండి 30కోట్ల రూపాయల విలువ 


గల పూలను ఎగుమతి చేశారని అంచనా. 


. మనదేశంలో పలురకాల వాతావరణంగల వివిధ (పాంతాలున్నాయి. 


చాలా రకాల పూలు సాగుచేయపచ్చు. 


. జాతీయ వ్యవసాయ కమీషన్‌ ఈ శతాబ్దాంతానికి మసదేశంలో 50 వేల 


హాక్టా ర్లలో పూల తోటలు పెంచాలని సూచన చేసింది. 


ఆ ఊరి పేరు దామెర. నగరానికి దగ్గరలోనే వుంది. వ్యవసాయం అక్కడి 
(పజల (ప్రధాన వృత్తి. కష్టజీవులు. కాలుపలు లేనప్పటికీ, పెద్ద చెరువులు, 
బావుల ద్వారా నిటి వసతి ఉంది. 

రాములు ఒక చిన్న రైతు. యువకుడు, తెలివగలవాడు. వచ్చిన 
రాబడితో కాలం గడుపుతున్నాడు. రాములుది చిస్న కుటుంబం. ఒక పాప, 
ఒక బాబు. తాను అంతగా చదవకున్నా, తన పల్లలసు బాగా చదివించా 
లన ఆశ. పెద్ద చదువులంబే మాటలా? డబ్బుకావాలి. ఇప్పటి నుండీ 
కొంత దాచిపెట్టనిదే లాభంలేదు. కాని సంపాదన పెరిగే దారేది? అని 
బాధపడనాగాడు రాములు. 

తీరిక సమయంలో రాములు ఈ విషయమే ఆలోచించేవాడు. 
పంతులును సలహా ఆడగాలి. ఎదైనా ఉపాయం చెప్పకపోడు అనుకుంటూ, 
పంతులు ఇంటికి చేరాడు రాములు. 

షంతులు కొడుకు రాజు కనిపించాడు. రాజు ఊరి పాఠశాలలో 
తనతో చదివినవాడే. తాను ఎ చదువులకు పట్నం పోలేక పోయాడు. 
రాజు పట్నంలో వ్యవసాయానికి సంబంధించిన కోర్సు చదువుతున్నాడు. 
రాములును చూసిన రాజు ఎం ... రాములూ ... బాగున్నావా? అంటూ 
పలకరించాడు. 


రాములు 


: అయిపోయింది రాములూ ... 


: రాములూ ... 


. బాగానే ఉన్నా... ని చదువు అయిపోయిందా? 


ఇక మన ఊరిలోనే వుండి 
ప్యపసాయంచేస్తా. 


: అదేమిటి? ఇంత చదివి సర్కారు నౌకరీ చెయ్యవా ఏమిటి? 


సర్కారు నౌకరీలు అందరికీ ఎలా దొరుకు 
తాయి? మాకు ఉన్న భూమిలోనే సాగు చేసా. అదిసరే 
గాని, నీ సంసారం ఎలా ఉంది? పిల్లలు బాగా చదువుతు 


న్నారా? 


: ఇప్పటికైతే ఫరవాలేదు. బాగానే చదువుతున్నారు. ముందే 


ఎలా వుంటుందో ఎమో? 


; అదేమిటి, అలా అంటావు. సంగతి ఎమిటో సరిగా చెప్పు. 


; అదే పెల్లలసు బాగా చదిఎంచాలసుకుంటున్నా... ఎంత 


డబ్బు కావాలో ఎమిటో? 

నిజమె ! పెద్ద చదుపులు చదపడానికి డబ్బుకావాలి. అయితే 
మంచి మార్కులు తెచ్చుకుంటే స్కాలర్‌పెప ఇస్తారు. 
అయినా నీవు కొంతేనా ఖర్చు చెయాలి ఉంటుంది. 
అదే... ఎం చేయాలో తెలియకుండా ఉంది. పుసన్నదాంతో 
చదిబంచడం కష్టం. ఆదాయం పరిగె దారెదైనా పుంటే 
చెప్పరాదూ? 

అదెం రాఘులూ... కపైపడి ఎదైనా జక 
పరగకపోదు. 

ఈ ఊరిలో నేనేమి చేయగలసు పంతులూ? 

అలా నిరాశపడకు. పనికోసం పట్నం వోవాల్సిస అవసరం 
లదు. ఈ ఊరిలోనే. నీకు ఉస్ననెలలోనె పనిచసుకోపచ్చు. 
మరింత ఆదాయం వాందపచు్చు. 

అదెలాగంటారు? 

మన ఊరు సగరానికి దగ్గరే ఉంది కదా. మీబావి దగ్గర 
కొంత భూమిలో పూలమొక్కలు పెంచాపసుకో... నీకు 
మంచ ఆదాయం లభిస్తుంది. 

పూల మొక్కల పంపకం గూర్చి నా కంతగా తెలపదు 


ఆదాయం 


id ae 
జ 


ర్ట 
క్‌ 


కదా! 


Uy 


* నీకెందుకు ... నేనులేనూ...ఇకనేను ఇక్కడే పుంటాను కదా! 


అన్ని విషయాలు వివరంగా చెబుతాసు. నీకే అసుపూనం 
వచ్చినా నన్నడుగు. సరేనా... 


: మంచిది రేపు మళ్ళీవస్తా... 
; సరే అలాగే... 


మరునాడు సాయంత్రం రాములు రాజు ఇంటికి చేరాడు. (రాజు చెప్పసా 
గాడు. పూలు ఎంతో విలువైనవి. పూలదండలు, పూలగుత్తులు, పండుగలు, 
పెళ్ళిళ్ళు, అలంకరణలో పూలు వాడతారు. పూల నుండి అత్తరు తయా 
రుచేస్తారు. పట్టణాలు, నగరాల్లో పూలకు బాగా గిరాకీ ఉంటుంది. పూలను 
సాగు చేసి మంచి ఆదాయం పొందవచ్చు. వివిధ కాలాలలో పూసే పూలను 


సాగుచేయడం పలన, సంవత్సరం పొడవునా ఆదాయం పస్తుంది. “ఏగా 
నీరు wus అవసరం ఉండదు. 


రాములు 


* అలాగా... అయితే. ఎయ పూలు పెంచితే మంచిదో 


చెప్పవూ. 


* బంతి, చేషుంతి, గులాబి, కసకాంబరాలు, మల్లలు... 


ఇలా ఎన్నో పూలసు పెంచపచ్చు. 


: అయితే పూలచెట్లు పెంచడానికి మొదట ఏంచేయాలి? 
: మొదట నేలసు అసుపుగా తయారు చేసుకోవాలి. 

: అదెలాగ? 

: మొక్కలు నాటడానికి 8-10 రోజుల ముందుగా భూమిని 


తయారు చేసుకోవాలి. నెలసు రెండుసార్లు తవ్వాలి. మూడప 
సారి తవ్వినపుడు ఎరుపు వేయాలి. 20%5 అడుగుల భూమికి 
మూడు బుట్టల కంపోస్ట్‌ ఎరువు వేసి బాగా కలపాలి. నేలను 
సపుంచేయాలి. కొన్ని రోజులు అలాగే వుంచాలి. కాబట్టి 
ఎండ బాగా తగిలి హానిచేసే పురుగులు చనిపోతాయి. 
చాలాసార్లు తప్యడం వల్ల నేల గుల్ల బాఠుతుంది. మొక్క 
లవేర్లు బాగా వ్యాపిస్తాయి. 


6 


రాములు 


రాములు 


; సరే... ఆ తరువాత ఎమి చేయాలి? 
: ఒక్కో పూలమొక్క సాగుకు సంబంధించిన విషయాలు 


వేరువేరుగా వుంటాయి. వాటిని జాగత్తగా పాటించాలి. 


చెప్పుండి శ్రద్దగా వింటాను. 
: మొదట చేమంతిని తీసుకొందాం. చేషుంతి సపంబర్‌ న సుంచి 


ఫెబవపరి వరకు పూస్తుంది. సిజస్‌ అయిన తరువాత పెద్ద 
మొక్కను తవ్వితీయాలి. గడ్డసు విడదీసి వేరుతో సహా విడిగా 
నాటుకోవాలి. పెద్దమొక్క చుట్టూ పచ్చిన పిలకమొక్కలసు 
కూడా తీసి నాటుకొంటే, పురు సంపత్సరానికి బాగా 
పూస్తాయి. పతి సంపత్సరం ఇలా స్టలం మారిస్తే, పుప్వులు 
పెద్దగా ఎక్కువగా పూస్తాయి. 


: చేమంతి నాటడానికి ముందు భూమిని ఎలా తయారు చేసు 


కోవాలి? 


: నేలను మెత్తగా దున్నాలి. ఆ తరువాత బాగా మాగిన పశు 


వుల ఎరుపు, కుళ్ళిన ఆకులు, ఆముదం పెండివెసి మట్టిలో 
కలపాలి. కొద్ది పాళ్ళలో భాస్వరం, పొటాష్‌ . సూపర్‌ 
స్పేట్‌సు వేయాలి. 


* చేమంతిలో మంచి రకాలు ఎవి? 


కో-1, ఎం.డి. యు-1, మెగామి, కసూరి రకాలు అధిక 


దిగుబడి నినాయి. 
* చేమంతి సాగులో తీసుకోపలసిన జాగత్తల గూర్చి చెప్పండి. 
: మొక్క మొక్కకూ మధ్య సుమారు అడుగు ON, ఉండాలి. 


నాటిన మూడు రోజులకు మడిని నీటితో పురోసారి తడ 
పాలి. ఆ తరువాత వారానికోసారి నిరు ఇస్తేచాలు. చలి 
కాలం దాకా పూలుపూసాయి. 4-6 రోజుల కొకసారి పూలసు 
కోయాలి. 


' అఆహా!,..అలాగా... 
* ఇలా మొదటి పంట చేతికందిన తరువాత మొక్కలను నెల 


మట్టానికి లెదా 5 సెంటి మీటర్ల ఎత్తులో కత్తిరించి వెయ్యాలి. 





మొక్క మొదళ్ళలోని మట్టిని ఎగతొయ్యాలి. సూఫర్‌ ఫాస్పేట్‌, 
పశువుల ఎరువుసు కలిపి నిరు పెట్టాలి. కొన్ని రోజులకు 
మరోపంట చేతికి వస్తుంది. 

: చెమంతికి వ్యాధులేవీ రావా? 

: పేను బంక, ఎర్రనల్లి, ఆకులను, పూలను తినే గొంగళి 
పురుగులకు ఒక లీటరు నీటిలో రెండు మిల్లీలీటర్ల మోనో 
[కోట్‌ ఫాస్‌ లేదా మలాధియాస్‌ చల్లాలి. ఆకు మచ్చుకు 
బావిస్టిన్‌ ఒక లీటరు నీటికి ఒక (గాము, వేరుకుళ్ళు, ఎండు 
తెగుళ్ళకు కాప్టాన్‌ ఒక లీటరు నీటికి 2 గ్రాములు కలిపి 
నేల తడిచేలా పిచికారి.చేయాలి. 


Ill 


: ఈ రోజు కనకాంబరాల గూర్చి చెబుతాను. కసకాంబరాలు 
పసుపు, ఇటుక, కనకాంబరం రంగులలో పుంటాయి. వీటిని 
నారువేసి పెంచాలి. కనకాంబరాలు 2-3 రోజుల వరకు 
వాడిపోవు. చేమంతి లాగే పెద్దమొక్క చుట్టూ చిన్న మొక్కలు 
వస్తాయి. వీటిని కాస్త ఎదగనిచ్చి తీసి విడిగ నాటకోవాలి. 
* వీటిలో ముఖ్యమైన రకాలు ఎవంటారు? 

: రెండు రకాలు ముఖ్యమైనఎ. నారింజ, పసుపు రంగుల్లో 
వుంటాయి. విటిని విత్తనాలు, కొమ్మంట్ల ద్వారా వ్యాప్తి 
చెయ్యుపచ్చు. 

: కసకాంబరాల సాగులో తీసుకోపలసిస జాగత్తలు చెప్పరూ? 
: కనకాంబరాలు నాటే (ప్రదేశాన్ని తవ్వ, మెత్తగా తయారు 
చేసుకోవాలి. పశువుల ఎరువు కలిపి, నేలను బోదెలుగా 
చేసుకోవాలి. కసకాంబరాలసు బోదెల మద నాటాలి. మొక్క 
మొక్కకూ మధ్య అడుగు దూరం ఉండాలి. నాటే ముందు 
మొక్క వేళ్ళను సెరసాన్‌లో ముంచి నాటితే, మొక్కకు 
తెగులు సోకదు. 

: మరేం జాగత్తలు తీసుకోవాలి? 


9 


రాములు 


రాములు 


; నాటిన తరువాత వారానికి రెండుసార్లు, ఆ తరువాత వారా 


నికి ఒక సారి నిళ్ళతో తడపాలి. 


; నారు మొక్కలు పంచవచ్చా? 
| విత్తనాలను చల్లి, నారు తయారు చేసుకొని, నారును బోదె 


లలో నాటుకోవచ్చు. కొంతమేర నేలను మెత్తగా తయారు 
చేసుకొని విత్తనాలు చల్లుకోవాలి. నారుమొక్కలపై ౨ శాతం 
డి.డి.టి.ని చల్లితే నారు మొక్కలను కొరికి తినే పురుగులు 
రావు. తరువాత ఒక లీటరు నీటిలో ఒక [గాము సెరసాన్‌ 
కలిపి నారు మీద చల్లాలి. మొక్కలు బలంగా ఎదగటానికి 


కొద్దిగా అమోనియం సల్పేటు చల్లాలి. 


. ఎన్నిరోజులకు నాటుకోవాలి? 
; నారు వేసిన 50 రోజులకు నాటుకోపచ్చు. మొక్కలు బాగా 


ఎదగడానికి పశువుల ఎరువు అవసరం. వేరు శనగపిండిని 
అమోనియం సల్పొటుతో కలిపి వాడపచ్చు. 2 వంతుల 
పిండికి ఒక పంతు అమోనియం సల్చటు కలిపె వెయ్యాలి. 
మొక్కలు నాటిన నెలరోజుల తరువాత ఒకసారి, ఆరు 
నెలల తరువాత మరోసారి పిండివేస్తే ఛాలు. 


: కనకాంబరాలు ఎన్నిరోజులకు పూస్తాయి? 
: మూడు మాసాల్లోన పూత మొదలవుతుంది. పూర్తిగా వచ్చు 


కున్న పూలను కోయాలి. రోజు విడిచి రోజు పూలు కోయాలి. 
(పతిరెండు మూడు కోతల కొకసారి తడి పెట్టాలి. ఎకరాకు 
8 వేల రూపాయల ఆదాయం వస్తుంది. 


IV 


* గులాబీ మొక్కలు పెంచితే ఎలా వుంటుంది? 
: చాలా మంచిది. ఎన్నో రకాల గులాబీలున్నాయి. ఎరుపు, 


తెలుపు, పసుపు, పింక్‌, ఆరంజి ఇక్కడ సాధారణంగా 
పెరుగుతాయి. పొదలు, తీగల రకాలూ వున్నాయి. 


: మొక్కను నాటడానికి ముందు ఎం చెయ్యాలంటారు? 
* గులాబి మొక్కను నాటడానికి వారం, పదిరోజుల ముందు 


10 


2%2%2 అడుగులలో గొయ్యి తవ్వాలి. మట్టినంతా పెకి 
తీసి, 2,3రోజులు ఎండతగిలెలా పదలాలి. ఆ తరువాత 
పాటి మన్ను, ఇసుక, ఎరువు సమపాళ్ళలోవెసి, నాలుగు 
అంగుళాలు వదిలి గుంట నింపాలి. మొక్క నాటే ముందు 
రోజు గుంటను నీటితో తడపాలి. మొక్కను గుంట మధ్యలో 
నాటితే వేళ్ళు అన్ని వైపులా సమంగా పెరుగుతాయి. 


* గులాబీల సీజన్‌ ఎప్పుడు? 


సెప్టెంబరు నుండి ఫిబపరి వరకు గులాబి బాగా పూస్తుంది. 


ఎరుపువేసి మందుకొడుతుంలే మార్చిలో కూడా బాగానే 


Mf vv 
పూస్తుంది. 


: గులాబి మొక్కలను ఎలా వృద్ధి చెయాలి? 
; గులాబి కొమ్మలసు కత్తిరించి అంటుకట్టి (గాప్టంగ్‌, బడ్జింగ్‌, 


గూటింగ్‌ ద్వారా ఇభిపృది చేసారు. 
[డ్‌ కూ 


: కటింగ్‌ ఎలా చేయాలో తెలుపరూ? 
: కొమ్మల కటింగ్‌ వర్షాకాలంలో చెయాలి. రెండు కొమ్మల 


జాయింటుకు 4 అంగుళాల [కిందకు కత్తిరించి, ఆకులు 
తీసి ముందు తయారు చేసుకున్న నెలలో, జాయింట్‌ నేలలో 
వుండేలాగ నాటాలి. నేలకు నీడ, నీటి సదుపాయం బాగా 
పుండాలి. కొమ్మ పై బాగం పేడసుదతో మూయాలి, ఎండ 
తగలకుండా 6 నుంది గీ వారాలు బాగా చిగురనివ్వాలి. ఆ 
తరువాత తయారు చెసుకున్న ?.ఎ౨తలో నాటాలి. బాగా 
నాటుకునే వరకు నిళ్ళు వేయాలి. ఒంట కొమ్మ నాటితే, 2 
కణుపులు భూమిలో ఉండేలా నాటాలి 


: గులాబిని ఎ విధంగా అంటుకట్టాలి? 
: వర్షాకాలంలో గులాబి అంట్లు కట్టాలి. నేలకు దగ్గరగల 


కొమ్మను జా(గత్తగా పంచి మధ్యభాగంలో ఆకులు తీసి. 
మట్టిని కాస్తకెలికి, అక్కడ కొమ్మను వుంచి పైనమట్టి కప్పి, 
కదలకుండా రాయిపెట్టాలి. రోజూ నీరు చల్లాలి. 10 నుండి 
12 వారాలకు వేర్లు వస్తాయి. అప్పుడు కొమ్మను మొదట 


సగభాగం కత్తిరించి అలావుంచి, మరుసటి వారం పూర్తిగా 


కత్తిరించి, తరువాత నాలుగు, ఐదు రోజులకు మట్టి తవ్వి, 
Il 


వేరు చుట్టూ మట్టి కదలకుండా, జాగ్రత్తగా తీసి మరో గుంటలో 
నాటాలి. వారం రోజులు రెండు పూటలూ నిరు పోసి కాపాడాలి. 
రాములు : అది సరే... గ్రాఫ్టింగు ఎలా చేస్తారో వివరించరూ? 
రాజు : (గాఫ్టింగు చేయడానికి సెప్టెంబర్‌ నెల అనుకూలమైనది. 
మంచి గులాబీ మొక్క కొమ్మను ఎన్నుకొని పె కొస కత్తిరిం 
చాలి. కొమ్మ కొసలో ఎటవాలుగ చెక్కాలి. పైస వెడల్పుగా, 





రాములు 


రౌయిిలు 


రాములు 


కొన సన్నగా వుండాలి. 6 లెదా 7 అంగుళాల మంచి జాతి 
కొమ్మ కొస ఆకులతో తీసుకోవాలి. [కందికొన ఎటవాలుగ, 
మొదటి దానికి వ్యతిరెకంగా చెక్కాలి. మామూలు కొష్ము 
చెక్కిన భాగం బకొస కాస్త ఎత్తి మ మ్న్‌ ంచికొమ్మ కొసను. 
అందులో దోప పోలితిస్‌ పేపరులో 3 లేదా 4 మార్లు గట్టిగా 
చుట్ట దారం కట్టాలి. కొమ్మల ఆకులు. చిగురు తీసివేయాలి. 
4 లెదా 5 వారాలకు గ్రాప్టెంగ్‌ చెసెస దగ్గర చిగురు పస్తుంది. 
దానిని వుంచి పెరగ నివ్వాలి. దీనికి పంచి పూలు పూస్తాయి. 
సరే ... మరి బడ్డింగ్‌ ఎలా చెసారో చెప్పరూ? 
సెప్టెంబర్‌ నెలలో బడ్డింగ్‌ చేయాలి. ఇందుకై ముంచి పూల 
కొమ్మను ఎసు్నుక్‌ణ, బదింగ్‌ పచ్చి భాగం ఆకుతో ఒక 
సెంట్‌ మీటరు పొడవు చర్మం పచ్చెలా పదునైన కత్తితో 
కోయాలి. ఈ మొక్క కన్నా శా విన్నభాగం ' ree 
మొక్కలోని కొష్ముకు కత్తిరించి నాలుగువైపులా కాస్త కాకి 


é 
లేప్‌, ఈ ముక్క Car WIESE పాశ moh ఆకులు 
జా Wa చూసుకోవాలి. తరువాత సగ ని పోలిథిన్‌ 
a ఇ 


పేపరుతో 2 లెదా 3 మూరు గిటగాచుట దారం కట్టాలి 
బడింగ్‌ ఆకులు బయటికి వుండాలి. ఈ కొమ్మలోగ ఆ ప్రక 
చిగురు తీసిపేయాలి. 
గులాబీలను గూటింగ్‌ పద్దతిలో ఎలా పెంచుతారు? 
గూటింగ్‌ వర్షాకాలంలో హయాత్‌! గూటింగ్‌ చెసే కొమ్మకు 
మొక్క వైపు నుండి 6 నుండి క అంగుళాల దూరంలో 4 
ఆంగులాలమెర ఆకులు, ముళ్ళుతిసె. చాకుతో మృదువుగా 
గోకాలి. రంపపు పొల్లు, మట్ట సమపాళ్ళలో కలిప ముద్ద 
గోకిసభాగం చుటూ పెట్రని కల. పద పాలిథిన్‌ 
ముక్కతో 2,3 సార్లు చుట్టి. రెండు వైపులా గట్టగా ౨,6 
పొరల దారంతో కట్టాలి. 4 నుండి 5 వారాలకు షుట్టిలో 
తెల్లటి వేర్లు కస్పసాయి. ఆ కొమ్మను 2 దపాలుగా కత్తిరించి 
వేరేచోట నాటాలి. 
ఇపన్ని సరే ! గులాబీ బాగా పెరగాలంటె ఎమెమి జాగత్తలు 
తీసుకోవాలి? 
13 


రాములు 


రౌాయిలు 


రాములు 


: మంచి (పశ్నవేశాప్‌. గులాబీ బాగా పెరగటానికి జలా, 


నవంబర్‌ నెలలలో ఎరువు వేయాలి. మొక్క చుట్టూ గొయ్యి 
తవ్వి రెండు రోజులు ఆరనచ్చి ఆ తర్వాత పశుపుల ఎరువు, 
ఎం.పె.కె 15 ; 15 :15, వాటి మన్ను, ఈ మూడూ కలిపి 
వేసి, బాగా నీరు పోయాలి. ఒక్కొక్క మొక్కకు 200 
(గాములు ఎం.పి.కె వేయాలి. 


; గులాబి బాగా పూయాలంటె ఎం చేయాలి? 
: పూలు పెద్దవగా, ఎక్కువగా పూసి త్వరగా రాలి పోకుండుటకు 


ప్లానోపిక్స్‌ అనే మందును నీళ్ళలో కలిపి మొక్క పూర్తిగా 
తడిసేట్లు చల్లాలి. 15నుండి20 రోజులకోమారు ఒక గాలన్‌ 
నీటిలో ఒక మిల్లీ లీటరు మందు కలిపి ఎండ వేళల్లో చల్లాలి. 


; గులాబీలకు తెగుళ్ళవఏ రావా? 
: ఎందుకు రావూ... గులాబీలను తెగుళ్ళ నుంచి కాపాడ 


టానికి పెరాతిన్‌, బైబెక్స్‌లను సీళ్ళలో కలిపి, మొక్కలు 
పూర్తిగా తడిసేలా చల్లాలి. ఒక గాలన్‌ నీటిలో ఒక మిల్లీ 
లీటరు పెరాతిన్‌, 10 (గాముల బైటెక్స్‌ను కలిపి ఎండ 
సమయంలో సే చేయాలి. 


' గులాబీలను నష్టపరిచే కీటకాల గూర్చి చెప్పరూ? 
: గులాబీలను నష్టపరిచే కీటకాలలో ఎర పొలుసు పురుగు 


ముఖ్యమైనది. పురుగు సోకిన మొక్క సరిగా ఎదగదు. 
కొమ్మలు, ఆకులు ఎండిపోతుంటాయి. వ్యాధి ఎక్కువగా 
సోకిన మొక్కల కొమ్ములను కత్తిరించి వెయ్యాలి. కొమ్మల 
మిద 0.1 శాతం మెలధియాస్‌ పలుచగా పెచికారీచేస్తే వ్యాధి 
నివారించ బడుతుంది. 


; గులాబిని మరేవైనా కీటకాలు ఆ[శయిసాయా? 
: చెదపురుగులు, బిళ్ళపురుగులు, అనసుజలక, పచ్చదోమ, 


సన్న గొంగళి పురుగులు సైతం గులాబిని వ్యాధి (గస్తం 

చేస్తాయి. చెదపురుగులకు గుంటలో 5/150 బి. హెచ్‌.సి, 

బిళ్ళ పురుగులకు బి. హాచ్‌.సి. 1/50 పంతు పేను బంకకు 

1/5 పంతు పెరోడస్టు, పచ్చదోపుకు 3/100 పారధీన్‌, 

సన్నగొంగలి పురుగులకు బి.హెచ్‌.సి. డస్ట్‌ 5/100 చల్లితే 
14 


రాములు 


రాములు 


రాములు 


రాములు 


సరిపోతుంది. 


; గులాబీలు బాగా పూయాలంటే ఇంకా ఏం చేయాలి? 
: పూలు పూసిన కొమ్మను ఆరు అంగుళాల మేర కత్తిరిస్తే 


ఎక్కువ పూలు పూస్తాయి. పర్షాకాలంలో గులాబీ కొమ్మలు 
[కింది వరకు 1 లేదా 2 అడుగులు వరకు కత్తిరిస్తే చక్కగా 
చిగుర్చి ఎక్కువ పూలు పూన్తాయి. అలాగే ఎండిన పుల్లలు 
తొలగించాలి. కాచిన టీ పొడి, పుల్లితొక్క కూడా గులాబీ 
లకు మంచిది. వారానికి ఒక సారి మొక్క మొదలు దగ్గర 
తవ్వి వుల్లి తొక్కలు పాతివేస్తే మంచిది. 


Vv 


: మల్లెల పెంపకం గూర్చి చెప్పరూ? 
: సరే, ఈ రోజు మల్లెసాగు గూర్చి చెబుతాను. మల్లెను 


నాటడానికి వారం రోజుల ముందు 2" ౫ 2+ అడుగుల 
గొయ్యి తవ్వి ఆరనిచ్చి పాట్‌ మన్ను, ఎరువు కలిప నింపి 
ఆరబెట్టాలి. పెద్ద చెట్టు పక్కన పచ్చే మండలు వేర్లతో 
తీసి నాటవచ్చు. అంటు పట్ట కూడ నాటవచ్చు. డిసెంబర్‌లో 
ఆకులు దూసి గొప్పు తవ్వి 4 లేదా 5 రోజులు ఆరనిచ్చి, 
ఎరుపు వెసి నిరు పెట్టాలి. కంపోప్పా గాని, అమోనియాగాని, 
యూరియాగాని వేయాలి. మార్చి ఆఖరులో పూలు రాపడం 
తగ్గుతుంది. తిరిగి ఆకు దూసి, తవ్వి, ఆరబెట్టి సరు ఇవ్వాలి. 
తెగుళ్ళకు మలాధియాన్‌ స్పే? చెయాలి. 


మల్లెల్లో మంచి రకాలు ఎవి? 
: మల్లెల్లో చాలారకాలు ఉన్నాయి. ఒక్కొక్క [పాంతంలో ఒక్కో 


పేరు చెబుతారు. బెంగుళూరు మల్లె, పెద్దమొగ, గుండు 
మొగ్గ, సన్నజాజి, చంభేలి. చంభిలి కొమ్మలు గొట్టాల్లాగా 
పొడవుగా వుంటాయి. ఎత్తు పందిరివేసిగాని లెదా ఇంటిసె 
కప్పులకుగాణ ఎక్కించాలి. ఈ రకం పుల్లలు సాయంత్రం 
విచ్చి చాలా సువాసన కలిగివుంటాయి. 


: మల్లె మొక్కలకు ఎలాంటి జ్యాగత్తలు తీసుకోవాలి? 


13 





: మల్లె మొక్కలను తరచుగా కత్తిరించాలి. చలికాలంలో మల్లె 


ఆకులు రాలడం మొదలవుతుంది. ఆ తరువాత చెట్లకు 
నిరివ్వడం తగ్గించాలి. మిగిలిన ఆకులను కూడా రాల్చి 
వెయ్యాలి. జనవరి నెలలో మొక్కల ఎండిన కొమ్మలను 
సగం ఎత్తు వరకు కత్తిరించాలి. జనవరి నెల ఆఖరి నుండి 
నీరివ్వాలి. ఏడాదికోసారి కుళ్ళిన ఆకులు, మొక్కల కంపోస్టు 
లేదా పశువుల ఎరుపు వాడపచ్చు. పందిరి మల్లెలకు మాత్రం 
వర్షాకాలం ఆరంభంలో అనగా జూస్‌ నెలలో కొష్ములు 


కత్తిరించాలి. 
10 


రాములు 
రాజు 


రాములు 


రాములు 


: మల్రలకు మరేమి ఎరువులు వాడాలి? 
: రసాయనిక ఎరువులు సంపత్సరానికి రెండు సార్లు ఇవ్వాలి. 


జూస్‌, జులైలలో ఒకసారి, డిసెంబర్‌, జసపరిలలో మరోసారి 
వాడాలి. ఒక పొదమల్ల మొక్కకు 200 (గాములు, పందిరి 
మల్లెకు 50 (గాముల అమోనియా సల్పెట్‌ అవసరం. అలాగే 
పందిరిమల్లకు 125 (గాములు, పొదషుల్లకు 400 గ్రాముల 
సూపర్‌ ఫాస్పేట్‌ వేయాలి. నాటిన రెండు సంవత్సరాలకు 
పుల్లలు పూస్తాయి. వేసవిలో ఎక్కుపగాను, పర్దాకాలంలో 
తక్కువగా పూసాయి. ఎకరానికి 6 సుంచి 10 వేల రూపాయల 
ఆదాయం లభిస్తుందని అంచనా. 


VI 


: ఈ రోజు ఎ పూవు గూర్చి చెబుతావు? 
* ఈ రోజు బంతి సాగు గూర్చి చెబుతాను. బంతిని పంచడం 


co 4 


చాల సులభం. వివిధ నెలలు, శీతోష్ల పరిస్టితులకు అనువైనవి. 
బంతిపూలు వ్యాపారస్థాయిలో అమ్ము కోపచ్చు. మనదేశంలో 
రెండు రకాల బంతి పూలు సాగులో పున్నాయి. అవి పొడవుగా 


గ 


పుండే ఆ(ఫికస్‌ మరియు పొత్తగా పుండే (ఫెంచిరకాలు. 


@ 


: బంతి గూర్చి మరిన్ని ఎవరాలు తెలపండి ? 
: పొట్టి రకం త్వరగా పూస్తుంది. బంతిచెల్లు బలమైసవి. పలు 


రకాల నేలల్లో పెరుగుతాయి. (ఫెంచి బంతి తేలికనేలలో 
బాగా పెరుగుతుంది. ఆక బంతికి మాతం ఎరువు 
బాగావేసిన సారపంతమైన, తేమగల నేలకావాలి. పొడుగు, 
పొట్టి రకాలకు నిరు ఇంకిపోయెనేల, ఎండ అపసరం. మంచు 
దెబ్బను తట్టుకోలవు. ఈ కారణంగా అతి చలిగా ఉస్నకాలం 
తప్ప మిగిలిన సంవత్సరం పొడవునా వీటిని పెంచవచ్చు. 


* బంతిని ఎ నెలలో విత్తుకోవాలంటారు? 
" మే- జూన్‌లో నారు పుడులలోగాని, ఆగష్టు నుండి అక్టోబరు 


వరకు, ఫిబపరి - మార్చిలోనూ విత్తుకోపచ్చు. మొలకలు 
2.5 నుండి 5.1 సెంటి మీటర్ల పొడవుస్నప్పుడు ఎత్తి 


17 


రాములు 


bra] 
(అ 


రాములు 


రాములు 


దూరంగా నాటుకోవాలి. విత్తనాలు వేసిన నెలకు మొలకలను 
మళ్లలో నాటవచ్చు. పశువుల ఎరువు బాగా వెయాలి. పొట్టి 
రకానికి ఎరువు ఎక్కువగా వేయరాదు. ఎరువు ఎక్కు వైతే 
రొట్ట బలిసి, పూత తక్కుపవుతుంది. మొదటి మొగలు కసబడ 
గానే, మొక్కను గుబురుకట్ట చెయడానికి కొమ్మల చివుళ్లు 
గిల్లివేయాలి. సాధారణంగా బంతి చెట్లకు వ్యాధులు, 
చీడలురావు. 


: నాటిన ఎన్ని రోజులకు బంతి పూస్తుంది? 
* బంతి నాటిన 55 రోజులకు పూలు రాపడం మొదలపుతుంది. 


పూలుకోయడానికి ముందు నీటి తడి పెడితే, పూలలో తేమ 
బాగావుండి చాలా రోజులు తాజాగా పుంటాయి. హెక్టారుకు 
6 నుండి 8వేల రూపాయల ఆదాయం పుంటుంది. 


VII 


* రాములూ... ఈ రోజు లిల్లీల గురించి చెప్పమంటావా? 
: చెప్పంది... 
; అనేక జాతుల లిల్లీలను పెంచపచ్చు. కొండ(వాంతాలు 


అనుకూలమైనవి. బెంగుళూరు పల ఎటి పొడుగుస ఒకే 
వాతాపరణం ఉండే (పదేశాల్లో సెతం బాగా పెరుగుతాయి. 
అనేక జాతుల లిల్లీలతో బాటు సంకర జాతుల లిల్రలు కూడా 
సాగులో ఉన్నాయి. 


| లిలీలను అ నేలల్లో సబెంచాలి? 
: లిల్లీలకు చల్లని గుల్ల నేలలు, సిరు బాగా ఇంకే నేలలు 


కావాలి. చాలా లిల్లీలకు ఎండకావాలి. కొన్ని రకాలు నీడలో 
బాగా పెరుగుతాయి. ఉత్తర మైదానాలలో అక్టోబరులో, 
కొండలపై జూలై - అగష్టులోగాని నాటాలి. మళ్లను 6] 
సెంటి 'మీటర్ల లోతుగ తవ్వి, నాటడానికి ముందు ఎరువు 
వేయాలి. పశువుల ఎరువుకంటె, ఆకుపొల్లు వేయడం 
మంచిది. 


= లిల్లీలసు ఎలా పెంచాలి? 
వ లిల్లీలను విత్తనాలు, పాయలు, పొరలు, చెన్న పాయల ద్వారా 


14 


పెంచవచ్చు. గింజల నుండి పెంచిన మొక్కలు ఆలస్యంగా 
పూతకు వసాయి. ఒక్కోసారి ఐదు నుండి ఎడు సంవత్స 
రాలు పట్టవచ్చు. 
రాములు : లిల్లీలను ఆశ్రయించే చీడలు, తెగుళ్ల గూర్చి చెప్పండి. 
రాజు : బాగ్రైల్‌స్‌ వ్యాధి వస్తే బోర్డో మిశమంగాని, రాగి నీలీంధ్ర 
హారిని గాని చిలకరించాలి. పు సేరియం వల్ల వెరు కుళ్ళు 





రాములు 


వస్తుంది. తెగులు సోకిన పాయలను ఎత్తివేసి కాల్చి వేయాలి. 
ఫార్మలినుతో నేలను శుద్ధి చేయాలి. వైరస్‌వల్ల కూడా లిల్లీ 
లకు నష్టం కలుగుతుంది. వైరస్‌ల వలన ఆకులపై చుక్కలు, 
గీతలు, మచ్చలు వస్తాయి. గింజల నుండి వైరస్‌ సోకని 
మొక్కలు పొందవచ్చు. 


17151 


* పూలతోటల పెంపకానికి చాలా పెట్టుబడి అవసరమా? 
: అంత ఎక్కువగా అవసరం లేదు. పూలతోటల పెంపకానికి 


(ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. 


: సబ్సిడీ ఇచ్చే వివరాలు తేలుపరూ? 
: పూల తోటల అభివృద్ధి పధకం ద్వారా రైతులకు సబ్సిడ్డీ 
థి 6౬... 


అందుతుంది. 


; ఎయేపూల పెంపకానికి సబ్సిడీ ఇసారు. 
: ఈ పధకం [కింద సంకర జాతి గులాబి, కాకినాడ గులాబి, 


మల్ల మరియు సర్వాంగ పూల తోటలకు పూలమొక్కల 
మీద సబ్సిడీ ఇసారు. 

ఏయే మొక్కలపై ఎంత సబ్సిడి వుంటుంది? 
సంకరజాతి గులాబి మొక్కలు ఒక్కొక్క రతు 25 సెంట్లు 
మాత్రం నాటుకోవచ్చు, దీనికి ఐదువేల రూపాయల సబ్సిడీ 
ఇనారు. కాకినాడ గులాబి మొక్కలు ఒక్కొక్క రైతు ఒక 
ఎకరా మాతం నాటుకోవచ్చు. దీనికి ఐదు వందల రూపా 
యల సబ్సిడీ ఇస్తారు. ఇక మల్లె మొక్కలు ఒక్కొక్క రైతు 
2 ఎకరాలు మాతం నాటుకోవచ్చు. దీనికి 2వేల రూపాయల 
సబ్సిడీ ఇవ్వబడుతుంది. సంపెంగ ఒక్కో రైతు ఒక ఎకరా 
మాతం నాటుకోవచ్చు. దీనికి 4 వేల రూపాయల సబ్సిడీ 
ఇనారు. 


: ఈ సబ్సిడీని ఎవరు ఇస్తారు? 
: రైతు ఈ మొక్కలు నాటుకొన్న తరువాత సంబంధిత ఉద్యాన 


అధికారి తోటను చూచి సబ్సిడ్డీకి సిపార్సు చేసాడు. ఇంకా 


2) 


Nr 
or 





రాయిలు 
రెజు 


OK 
9 
క్‌ 


2! 
G 


UX 
5 6 న 
క్‌ 
GC 
tA 
౧౮ 
zs 


తలో రూపొందించిన గులాబి మరియు 
౨ శాతం సబ్సిడి మద ఇవ్వి బడతాయి. 
గులాబి మొక్కలు ఒక్కొక్క రైతు 25 సెరెట్లు మాత్రం 
నాటుకోవచ్చు. దీనికి ఐదువేల రూపాయల సబ్సిడీ ఇస్తారు. 
చామంతి మొక్కలు ఒక్కొక్క రైతు ఎ 'సెంట్ల పరకు నాటు 
కొపచ్చు. దీనికి ఐదువేల రూపాయల సబ్సిడీ ఇసారు. 


కో 
గ్ర 
O 
G 
గ్ర 
థూ 
న్‌ 


= సబ్సిడీ దరఖాస్తు పారం ౨ఎక్కుఢ దొరుకుతుంది? 


నిర్ణిత దరఖాస్తు ఫారం సంబంధిత ఉద్యాస ఆధికారి సుండి 
పొందవచ్చు. డివిజస్‌ స్థాయిలో ఉస్న సంబంధిత ఉద్యాన 
అధికారి సబ్సిడీ మంజూరు చేసాడు. 


: పూలను మార్కెటింగ్‌ చేయడం ఎట్లా? 


సగరాలు, పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఉత్పత్తి 

అయిన పూలను తెలికగా మార్కెట్‌ చేసుకోపచ్చు. సహకార 
సంఘంగా ఎర్పడితే పూలను మార్కెట్‌ చేయడం సులువుగా 
ఉంటుంది. ధర గిట్టుబాటు అపుతుండి. పూల సాగుచేసే 
(గామాల్లో సెతం విడిగా అమ్ముకున ఏలుంది. 


: పూల పెంపకంపై తగిన సాంకేతిక సలహాలు ఎపరు ఇసారు? 
ఆలో 


పూల సాగులో తలయెత్తే సమస్యలను అధిగమించడానికి 
సమీపంలో ఉన్న కృషి విజ్ఞాస కేంద్రానికి వెళ్ళి నిపుణులను 
కలిసి తగిన సలహా పొందవచ్చు. రైతు జనోత్సవాలలో 
పాల్గొని, అభ్యుదయ రైతుల (ప్రత్యక్ష అసుభవం తెలుసుకో 
వడంవల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. రేడియో, టివిలో 
(పసారం చేసే వ్యపసాయదారుల కార్యక్రమంలో నిర్వ 
హించే “జాబులు - జవాబుల” ద్వారా నిపుణుల నుండి 
సందేహాలు దూరం చేసుకోవచ్చు. పూల సాగుకు సంబం 
ధించిన ఇతర ఏివరాలకు దగ్గరలోని ఉద్యాన విభాగ అధి 
కారిని సంప్రదించాలి. 


22 


IX 
రెండు సంవత్సరాలు గడిచి పోయాయి. రాజు సలహాతో ష పూ అపెంపక 
చేపట్టిన రాములు, ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాడు ఇక తస పెల్లల భవి 
ష్యత్తు గూర్చి బెంగలేదు. పూల పెంపకం ద్వారా లభిస్తున్న అదనపు 
ఆదాయాన్ని పోస్టాఫీసులో పొదుపు చేస్తున్నాడు. పిల్లలు పెద్ద చదువుల 
కెది గేవరకు తన ఆర్థికస్థితి కొంత నయంగా ఉండగలదన్న నష్ముకం 
కుదిరింది. మన నం. మార్గ ముంటుంది. కష్ట పడితే సుఖం దక్కుతుం 
దన్న నమ్మకం కలిగింది. రాములు ముఖం ౮లో చిరుసవ్వు వెల 


Cc 


3 


23 


వివిధ రకాల అలంకరణ, పూల విత్తనాలు లభించే చిరునాపూ : 


1 (2) డైరెక్టర్‌, ఇండియన్‌ హార్టికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్స్‌ స్టిట్యూట్‌, హెస్పర 
ఘట్ట, లేక్‌పోస్ట్‌, బెంగుళూరు - 560089. 
(0) ఇండో అమెరికన్‌ హా(బిడ్‌ సీడ్స్‌, బానశంకరి 1! స్టేజ్‌, 
బెంగుళూరు - 560070. 
(6) దగ్గరలోని ఉద్యాస శాఖాధికారిని సంప్రదించి తగిన వివరాలు 
పొందవచ్చు. 


Il. టిష్యూ కల్చర్‌ (కణజాలవర్ధనం) ఉత్పత్తులు లభించే చిరునామా 
(చామంతి, గులాబి), మెరిక్షోన్‌ బయోడిక్‌ ప్తైవేట్‌ లిమిటెడ్‌, 270 (0. 
రోడ్‌ నెం. 10సి, జూబ్లిహిల్స్‌, వె మాదరాబాద్‌. 


Lasertypeset at Pritofast, 11/4 Old Rajinder Nagar, New Delhi-1 10060 and 
printed at Beauty Print, Paharganj, New Delhi-1 10055 


